Registered No. HSE - 49 /2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , WEDNESDAY , SEPTEMBER 23 , 2020 


No.636 


G.316 


NOTIFICATIONS BY GOVERNMENT 


--x- 


CONSUMER AFFAIRS, FOOD AND CIVIL SUPPLIES DEPARTMENT 

( CS.I ) 


CERTAIN AMENDMENTS TO THE 


ANDHRA PRADESH STATE TARGETED 


PUBLIC DISTRIBUTION SYSTEM ( CONTROL ) ORDER , 2018 . 


[GO.Ms.No.11, Consumer Affairs, Food and Civil Supplies (CS.I), 9th September, 2020. ] 


NOTIFICATION 


In exercise of the powers conferred by Section 3 r / w Section 5 of the Essential 
Commodities Act , 1955 ( Central Act 10 of 1955 ) , read with G.S.R. No.213 ( E ) dated 20th 
March , 2015 , Ministry of Consumer Affairs, Department of Food and Public Distribution , 
New Delhi , the Governor of Andhra Pradesh hereby makes the following amendments 
to the Andhra Pradesh State Targeted Public Distribution System ( Control) Order, 2018 
issued in the G.O.Ms.No.15 , C.A , F & CS ( CS.I ) Department, dated 01-08-2018 : 


AMENDMENTS 


1. In Clause 2 : 

i . Sub - Clause ( e ) , shall be substituted with the following : 
“ Appointing Authority " means Revenue Divisional Officer /Sub - Collector 
having jurisdiction and District Supply Officer ( City ) in respect of 
Visakhapatnam or any officer authorised by the Government in respect of 
fair price shops for issue of authorization, so as to obtain and supply 
scheduled commodities to the card holders /beneficiaries under Targeted 
Public Distribution System or other Government Welfare and other 
schemes , NGOs etc. 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - 1 


ii . Sub - clause ( 1) may be substituted with the following : 

Sub - clause (1) " Collector" means the District Collector 
(i) ( 1 ) " Joint Collector " means Joint Collector (Rythu Bharosa and 
Revenue ) i.e. Collector ( Civil Supplies ) . 


iii. Sub - Clause ( n ), shall be substituted with the following : 

" Disciplinary authority ” means Revenue Divisional Officer / Sub - Collector / 
District Supply Officer ( City ) in respect of city of Visakhapatnam 


II . In Clause 3 , Sub - Clause ( 1 ), shall be deleted . 


III . In Clause 4 : 
( 0) In Sub - Clause ( c ) point 3 , after the words , Village Revenue Officer, the 

words "Ward Revenue Secretary " shall be inserted . 
( ii) In Sub -Clause ( c ) point 3 , the words , “ Mandal Civil Supplies Officer ” 

shall be deleted . 
( iii) In Sub - Clause ( c ) point 7 , after the words , " concerned authority ", the 

words "namely Tahsildar /Assistant Supply Officer /Revenue 

Divisional Officer / Sub - Collector " shall be inserted . 
( iv ) In Sub - Clause ( c ) Point 8 , the words “ Parishkara Vedika " shall be 

replaced with the word " Spandana" . 
IV . In Clause 5 : 

(0) In Sub - Clause ( o ) , the words, “ Mandal Civil Supplies Officer ” 
shall be deleted . 
(ii) In Sub - Clause ( p ) , the words , “Mandal Civil Supplies Officer" 
shall be deleted . 

In Sub - Clause ( q ) , the words, " Mandal Civil Supplies Officer " 
shall be deleted . 
( iv ) In Sub - Clause ( r ), before the words , " Joint Collector ”, the 
following may be inserted : 

Revenue Divisional Officer / Sub - Collector " 


V. In Clause 6 : 

( 0) In Sub - Clause ( e ) , the words, " Mandal Civil Supplies Officer” shall 
be deleted . 


VI . In Clause 8 : 

(0) In Sub - Clause ( 4 ), the following provision shall be inserted : 
" Provided that the Appointing Authority may , order interim suspension of the 
authorization in writing pending enquiry in sub clause 4 of clause 8 ”. 


September 23 , 2020 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


3 


VII . In Clause 12 : 

(0) In Sub - Clause ( b ) , the words, “ Mandal Civil Supplies Officer ” shall be 
deleted . 
( ii) In Sub -Clause ( g ), the words, “ In respect of non electronic point of 
sale enabled fair price shop , the dealer shall issue manual receipt to the card 
holders as a matter of responsibility on supply of Scheduled Commodities ” 
shall be deleted . 


VIII . In Clause 15 : 

( i ) After Sub - Clause ( e ) , the following shall be inserted 
“ (f) The applicant requesting for a new rice card , shall produce her / his aadhaar 
number along with aadhaar numbers of other family members , subject to the 
orders of Central Government from time to time in this regard " 
( ii) Sub - Clause ( f), shall be read as Sub - Clause ( 9 ) 


IX . In Clause 24 : 

i. In Sub - Clause, ( a ), in place of “ District Collector" the words 
"Collector (Civil Supplies ) ” shall be inserted . 
ii. In Sub - Clause ( b ), in place of “ District Collector" the words 

" Collector (Civil Supplies) " shall be inserted. 
iii. In Sub - Clause ( e ) , the following shall be substituted - 

“ Any person aggrieved by the orders of the appellate authority may file 
Revision before the District Collector of the district. 
Any person aggrieved by the orders of the 1st Revisionary Authority 
may file Revision before the Government". 


X. 


In Clause 25 : 
( i ) In Sub - Clause ( d ) , the words, " Mandal Civil Supplies Officer " shall be 
deleted . 
( ii ) In Sub - Clause ( g ) , the words , “Mandal Civil Supplies Officer " shall be 
deleted . 
( iii ) In Sub - Clause (i), the words , “ Mandal Civil Supplies Officer " shall be 
deleted . 
( iv ) In Sub - Clause ( 1 ) , the words, "Mandal Civil Supplies Officer ” shall be 
deleted . 


XI . In Clause 29 : 
i . In Sub - Clause ( i ) , After the words , " separate report shall be filed ”, the 

following shall be inserted : 
" before the appointing authority as proposed ” 


XII . Annexure - Il ( appointment committee ), shall be deleted . 


KONA SASIDHAR , 
Ex - Officio Secretary to Government. 


4 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I 


వినియోగదారు వ్యవహారాలు , ఆహార , పౌర సరఫరాల శాఖ 

( సి.ఎస్ . ) 


2018 , ఆంధ్రప్రదేశ్రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ( నియంత్రణ ) ఉత్తరువు - కొన్ని సవరణలు . 
( జి.ఓ.ఎంఎస్.నెం.11 , వినియోగదారు వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాల ( సి.ఎస్.1 ), 

సెప్టెంబరు నెల 9 వ తేదీ , 20200 


ప్రకటన 


1955 , నిత్యావసర సరకుల చట్టం ( 1955 లో 10 వ కేంద్ర చట్టం ) లోని 5 వ విభాగంతోపాటు 
3 వ విభాగం మరియు కొత్త ఢిల్లీలోని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఆహార , ప్రజా పంపిణీ 
శాఖ 20 , మార్చి, 2015 తేదీగల జి.ఎస్.ఆర్.నెం.213 ( ఇ ) ద్వారా లభ్యమైన అధికారాలను 
పురస్కరించుకొని , 01-08-2018 తేదీగల సిఏఎఫ్ & సిఎస్ ( సిఎస్ . I ) శాఖ , జి.ఓ.ఎంఎస్.నెం.15 లోజారీ 
చేసిన 2018 , ఆంధ్రప్రదేశ్రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ( నియంత్రణ ) ఉత్తరువుకు ఆంధ్రప్రదేశ్ గవర్నరు 
గారు ఇందుమూలంగా క్రింది సవరణలు చేస్తున్నారు . 


సవరణలు 


1 . 


2 వ ఖండంలో : 
( i ) ( ఇ ) ఉప - ఖండంలో ఈ క్రింద పేర్కొన్న అంశాలను చేర్చాలి . “ నియామక అధికారి ” అంటే , 

అధికార పరిధి ఉన్నట్టి రెవెన్యూ డివిజినల్ అధికారి / సబ్ కలెక్టరు మరియు విశాఖపట్నం 
విషయంలోజిల్లాసరఫరా అధికారి ( నగరం ) లేదా “ లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ లేదా 
ఇతర ప్రభుత్వ సంక్షేమం , ఇతర పథకాలు , ఎతైఓలు మున్నగు వాటి క్రింద కార్డుదారులు 
(లబ్ధిదారులకు అనుసూచిత సరుకులు పొందడానికి , సరఫరా చేయడానికి వీలుగా 
ఆధరైజేషన్జారీ నిమిత్తం చౌకధరల దుకాణాలకు సంబంధించి ప్రభుత్వం అధికారం 

ఇచ్చిన ఎవరేని అధికారి అని అర్ధం . 
( i ) ( జె ) ఉప -ఖండాన్ని దిగువ పేర్కొన్న అంశాలతో చేర్చాలి . ఉప - ఖండం ( జై ) “ కలెక్టరు ” అంటే 

జిల్లా కలెక్టరు అని అర్ధం . 
( జై ) ( 1 ) 

జాయింట్ కలెక్టరు అంటేజాయింట్ కలెక్టరు ( రైతు భరోసా , రెవెన్యూ ) అంటే 
కలెక్టరు ( పౌర సరఫరాలు ) అని అర్ధం . 
( iii ) ( ఎన్ ) ఉప - ఖండాన్ని దిగువ పేర్కొన్న అంశాలతో చేర్చాలి : “ క్రమశిక్షణ అధికారి ” అంటే 
విశాఖపట్నం నగరానికి సంబంధించి రెవెన్యూ డివిజినల్ అధికారి / ఉప -కలెక్టరు / 

జిల్లా 
సరఫరా అధికారి ( నగరం ) అని అర్ధం . 


September 23 , 2020 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


5 


I 


3 వ ఖండంలో ( 1 ) వ ఉప - ఖండాన్ని తొలగించాలి . 


III . 


4 వ ఖండంలో 


( i ) 


( సి ) ఉప -ఖండం 3 వ అంశంలో “ గ్రామ రెవెన్యూ అధికారి ” అనే పదాల తర్వాత “ వార్డు 
రెవెన్యూ కార్యదర్శి ” అనే పదాలను చేర్చాలి. 
( సి ) ఉప ఖండం 3 వ అంశంలో “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను 


( ii ) 


( iii ) 


తొలగించాలి. 
( సి ) ఉప -ఖండం 7 వ అంశంలో “ సంబంధిత అధికారి ” అనే పదాల తరువాత వరుసగా 
“ తహసీల్దారు / సహాయ సరఫరా అధికారి / రెవెన్యూడివిజినల్ అధికారి / సబ్ కలెక్టరు ” 
అనే పదాలను చేర్చాలి . 
( సి ) ఉప ఖండం 8 వ అంశంలో “ పరిష్కార వేదిక ” అనే పదాలకు బదులు " స్పందన ” 
అనే పదాలను చేర్చాలి. 


( 
iv 
) 


IV 
. 


5 వ ఖండంలో 


( i ) 


( ii ) 


( iii ) 


9 ( ఓ ) ఉప- ఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 
( పి ) ఉప - ఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 
( క్యూ ) ఉప - ఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 
( ఆర్ ) ఉప -ఖండంలోని “ 

జాయింట్ కలెక్టర్ ” అనే పదాలకు ముందు ఈ క్రింది పదాలను 
చేర్చాలి . “రెవెన్యూ డివిజినల్ అధికారి / సబ్ - కలెక్టర్ ” 


( iv ) 


V. 


6 వ ఉప ఖండంలో 


( i ) 


( ఇ ) ఉపఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 


VI . 


8 వ ఖండంలో 


( i ) 


( 4 ) వ ఉప -ఖండంలో ఈ క్రింది నిబంధనను చేర్చాలి . 
అయితే, “ 8 వ ఖండంలోని ఉప ఖండం 4 లో విచారణ పెండింగులో ఉండగా 
ఆథరైజేషనను తాత్కాలికంగా నిలిపి వేయాలని నియామక అధికారి వ్రాతపూర్వకంగా 
ఆదేశించవచ్చు ". 


6 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1 


VII . 


12 వ ఖండంలో 
( i ) ( బి ) ఉపఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 
( ii ) ( జి ) ఉప -ఖండంలోని “ నాన్ ఎలక్ట్రానిక్పాయింట్ ఆఫ్ సేల్ ఎబుల్డ్ ఫెయిర్ ప్రైస్ షాప్ కి 

సంబంధించి , కార్డుదారులకు అనుసూచిత వస్తువుల సరఫరా విషయంలో డీలరు 
బాధ్యతగా మాన్యూవల్ రసీదునుజారీచేయాలి ” అనే పదాలను తొలగించాలి . 


VIII . 

. 


15 వ ఖండంలో : 


( i ) 


( ఇ ) ఉప -ఖండం తర్వాత , క్రింది వాటిని చేర్చాలి : 
“ ( ఎఫ్ ) కొత్త బియ్యం కార్డుకోసం అభ్యర్ధిస్తున్న దరఖాస్తుదారుడు , ఈ విషయంలో 
ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి , ఇతర కుటుంబ సభ్యుల ఆధార్ 
సంఖ్యలతో పాటుగా ఆయన / ఆమె ఆధార్ సంఖ్యను సమర్పించాలి ”. 
(ఎఫ్ ) ఉప - ఖండాన్ని ( జి ) ఉప -ఖండంగా చదవాలి ” . 


IX . 


24 వ ఖండంలో : 
( i ) ( ఎ ) ఉప - ఖండంలో “జిల్లా కలెక్టర్ ” అనే పదాలకు బదులుగా “ కలెక్టర్ ( పౌర సరఫరాలు ) ” 

అనే పదాలను చేర్చాలి . 
( ii ) ( బి ) ఉప -ఖండంలో “జిల్లా కలెక్టర్ ” అనే పదాలకు బదులుగా “ కలెక్టర్ ( పౌర సరఫరాలు ) ” 

అనే పదాలను చేర్చాలి . 
( iii ) ( ఇ ) ఉప -ఖండంలో , క్రింది వాటిని ప్రత్యామ్నాయంగా ఉంచాలి : 
“ అప్పిలేటు అథారిటీ ఆదేశాల వల్ల నష్టపోయిన ఎవరేని వ్యక్తి 

జిల్లాలోనిజిల్లాకలెక్టరు 
సమక్షంలో పునఃపరిశీలనకోసందాఖలు చేయవచ్చు. 
1 వ పునః పరిశీలన అధికారి ఆదేశాల వల్ల నష్టపోయిన ఎవరేని వ్యక్తి ప్రభుత్వం సమక్షంలో 
పునఃపరిశీలనకోసం దాఖలు చేయవచ్చు ”. 


X. 


25 వ ఖండంలో : 


( i ) 


( డి ) ఉప ఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి. 
( జి ) ఉపఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 
( జై ) ఉప -ఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 
( ఐ ) ఉప -ఖండంలోని “ మండల పౌర సరఫరాల అధికారి ” అనే పదాలను తొలగించాలి . 


( iii ) 


( 
iv 
) 


September 23 , 2020 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


7 


XI . 


29 వ ఖండంలో : 
( i ) (i)వ ఉప - ఖండంలోని, “ ప్రత్యేక నివేదికను దాఖలు చేయాలి . ” అనే పదాల తరువాత 

ఈ క్రింది పదాలను చేర్చాలి . 
“ ప్రతిపాదించిన విధంగా నియామక అధికారి సమక్షంలో ” 


XII . 


అనుబంధం - II ( నియామక సంఘం ) ను తొలగించాలి . 


కోన శశిధర్ , 
పదవిరీత్యా ప్రభుత్వ కార్యదర్శి. 


--- X 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www.apegazette.cgg.gov.in 


